


ఉఅపన్యాసుకుడు 


డా.రామక పాండురంగ శర్మ 


కావ్యానికి ప్రయోజనం ఉంటుందా? 





౩ ప్రయోజనం లేనిది ఎవరంనా ఏ పనెనా చేస్తారా? 


౩ ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే 


* మరి కావ్యప్రయోజన మనేది కవికా? పాఠకునికా? 


అ ఇద్రరికేనూ.... 


1] 6160850616౧6515.60గ 





1. కావ్యం సద్‌ దృష్టా దృష్టార్ధం ప్రతికిర్తిహితుత్వాత్‌। 
- యామనుడు, కావ్యాలంకారసూత్రవృటి9 
(కిర్తిం స్వర్గఫలం ప్రాహుః ఆసంసారం విపశ్చితః। - తాతభట్టు, కావ్యస్వరూపం) 
(కావ్యంవల్ల ప్రీతి.కిర్తి కలుగడంవల్ల దృష్ట,అదృష్ట ఫలాలు లభిస్తాయి) 
2. చతుర్వర్గ ఫలప్రాప్తిః సుఖా దల్పధియామపి। 
కావ్యాదేవ యత సేన తత్స్వరూపం నిరూప్యతే॥ - విశ్వనాథుడు, సాహిత్యదర్భణమ్‌ 


(అల్పబుద్దులకు కూడా సులువుగా చతుర్వల్గఫలప్రాప్తి కలుగుతుంది) 


1] 6160850616౧6515.60గ 





3. ధర్మార్ల కామమోక్షేషు వైచణ్యం కలాసు చ। 
కరోతి కీర్తిం ప్రీతిం చ సాధుకావ్యనిషేవణమ్‌ (నిబంధనమ్‌) 


(మంచి కావ్యాన్ని రాయడం/చదవడం వల్ల ధర్మార్దకామమోక్షాల్లో, కళలయందు పాండిత్యాన్ని, 
కీరిని,ప్రితిని కలిగిస్తుంది) - భామహుడు, కావ్యాలంకార39. 


4. కావ్యం యశసే౭ర్షకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే, 


సద్యః పరనిర్వతయే కాంతాసమ్మితతయోపదేశయుజే | మమ్మటుడు, కావ్యప్రకాశః 


(కావ్యం వల్ల యశస్సు,సంపద,వ్యవహారజ్ఞానం, అమంగళనాశం, సద-_8 రసానందం, 
కాంతాసమ్మితమైన ఉపదశము కలుగుతాయి.) 


1] 6160850616౧6515.60గ 





యద్‌ వేదాత్‌ ప్రభుసమ్మితాదధిగతం శబ్రప్రధానాత్‌ చిరం 
యచ్చా ర్థప్రవణాత్‌ పురాణవచనా దిష్టం సుహృత్సమ్మితాత్‌ | 

కాంతా సమ్బితతయా యయా సరసతా మానాద్య కావ్యశ్రియా 

కర్రవ్యే కుతికి బుధో విరచిత సస్కై సస్పహాం కుర్మహే | (విద్యానాథుడు, ప్రతాపరుద్రీయం) 
వేదంబుల్‌ నృపశాసనంబులు ; సుహృద్‌ విజ్ఞాపనంబుల్‌ సురా 

ణాది గ్రంథము; లంగనాజన విలాసాలాప లీలాసమ 

ప్రాదుర్భావములౌర కావ్యములు కర్తవ్యోపదేశక్రియా 


వాద ప్రక్రియనన్న కావ్యమహిమల్‌ వర్సింపగా శక్యమే.(భట్టు మూర్తి, కాద్యాలంకారసంగ్రహం) 


1] 6160850616౧6515.60గ 


4 ( ర్స స్ట 
౧౨౫.5 ఉ ల న నా ళీ క్త ఖీ కా 
పం నా క ళు ళ్‌ ళు ళల | న 
టో ఆకా. జే ళీ . ణా జో పీసీ టో త 


వేదాలు శబపధానాలు ప్రభుసమ్మితాలు 

౧ ౯౮ ఇఒా/ 
పురాణాదులు అర్హప్రధానాలు మిత్రసమ్బితాలు 
కావ్యాలు రసుప్రధానాలు (సరసములు) కాంతాసుమ్మితాలు 


॥ నే లల న్‌ా న్స ్త ఉనననననవాను” 
బారా అ + తి గ న్న 0 ॥ 
( జో క తో. న్నా య ఆక 


లా ట్‌ ై ళూ ( € జ్ర గ్య | ఎ / 4 ఇ 
వ. 


1. ధర్భ్శం 6. ప్రతి 
2. అరం 7. వ్యవహారజడ్తానం 
(0 ఆ 
3. కామం 8. శివతరక్షథి 
4. మోక్షం 9. సుద్యః పరనిర్వృతి 


5౯. కిరి 10. కాంతాసమితోపదెశం 





ధర్మం :- కావ్యగత భగవత్‌ సోత్రాదులవల్ల, ధర్మ ప్రబోధం 


3౮ 


అర్దం :- ధావకాది కవులకు శహర్షాదుల వలన... 


కామం :- అర్హ లాభంవల్ల కోరికలు నెరవేరుట 


మోక్షం :- ధర్మ సిదివల మోక్ష సిద్ది 
థధ ౯౫ ధి 


కెరి ఫా 


ప్రితి ;- 


కాళిదాసాదులకు కిర్తి కలిగింది 
ఆనందం కలుగుతుంది 


1] 6160850616౧6515.60గ 


1౧0. 





వ్యవహారజ్హానం :- విష్ణుశర్మ కథలవల్ల రాకుమారులకు విశేషమెన జ్రానం 
కలిగింది. 


శివేతరక్షతి :- మయూరకవికి సూర్యశతక రచనవల్ల సూర్యానుగ్రహం, 
నారాయణభట్టతిరీ కవికి నారాయణీయం రచనవల ఆరోగ్యం చేకూరింది. 


సద్యః పరనిర్వృతి :- వెంటనే రసానందం కలుగుతుంది. 


కాంతాసమ్మితోపదేశం :- కాంతోపదెశంలా ఆనందంగా ధర్మమార్గంలో 
టఎఅడయుతుంది. 


1] 616085౮616౧6515.60గ 





6౮౦. రాముక వొండురంగ శర్మ 


౧10:/ /౮2026460౫%/.4614664€౧6515.00[0) / 
సమర్పణ 


1] 616085౮616౧6515.60గ 


